అవిఘ్నమస్తు HindiSoch..Com 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-13A, 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 


శ్ర శివాష్టకమ్‌ - భావార్థముతో, 


| 01.ప్రభుం [పాణనాథం విభుం విశ్వనాథం 
జగన్నాథనాథం సదానన్దభాజమ్‌! 
భవద్భవ్య భూతేశ్వరం భూతనాధథం 
శివం శంకరం శంభుమీశానమీడే।। 


కృపాళువు, పరమపావనుడు, దయా మయుడైన ప్రభువు, సర్వుల జీవితాల 
కధిపతి, అతి శక్తివంతమైన జగత్‌ ప్రభువు, విష్ణువుకి నాథుడు, ఎల్లప్పుడు 
ఆనందపారవశ్యంలో ఉండేవాడు. జగత్తులన్నిటికి వెలుగు, తేజస్సు ప్రనాదించు 
వాడు, జీవకోటికి ప్రభువు భూతలమునకు, సర్వులకు ప్రభువైన నీకు నా 
ప్రణామములు. 


02. గలే రుండమాలం తనౌ సర్పజాలం 
మహాకాలకాలం గణేశాదిపాలమ్‌। 
జటాజూట గంగోత్తరంగైర్విశాలం 
శివం శంకరం శంభుమీశానమీడే।। 
శ్రీ ప్రభూ! కంఠమునందు కపాల మాలను ధరించినవాడవు, శరీర 
మంతయు సర్పములు వల వలె చుట్టియున్నవాడవు, అతి భీకరమైన కాలుడను 
సంహరించిన వాడవు, గణేశునికి ప్రభువు, శిరస్సునుండి గంగ పవహించుటచే 


జటాజూటము విరబూసినవాడవు, సకల జనులకు ప్రభువైన నరు తా 
వందనములు. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


న ౧౩. ముదామాకరం మండనం మండయంతం 
."  మహామండలం భస్మభూవాధరం తమ్‌! 
అనాదిం హ్యపారం మహామోహమారం 
శివం శంకరం శంభుమీశానమీడే।। 


ఓ దేవా! ఈ జగత్తులో ఆనందాన్ని వ్యాపింపజేసేవాడవు, ఈ విశ్వాన్నె 
భూషణంగా అలంకరించుకొన్నవాడవు, ఈ విశాల విశ్వమే తానైనవాడవు, 
భస్మముతో అలంకృతు డైనవాడవు, ఆద్యములేని అపరిమితుడవు, భయంకరము 
లైన మోహ బంధములను తొలగించువాడవు, అందరికీ ప్రభువైన నీకు నా 
వందనములు. 

04. వ(త)టాధోనివాసం మహాట్లాట్టహాసం 


AR) 
మహాపాపనాశం సదా సుప్రకాశమ్‌। 
గిరీశం గణేశం సురేశం మహేశం 
శివం శంకరం శంభుమీశానమీడే।। 


ఓ భగవన్‌! మల్టిచెట్టుక్రింద నివశించే వాడవు, భీకరమైన నవ్వుకలవాడవు, 
భయంకరమైన పాపములను నిర్మూలించగలవాడవు, ఎల్లప్పుడు భాసిల్లువాడవు, 
హిమాలయాలకే అధిపతివి, వివిధ గణములకు, దేవతలకు ప్రభువువు, సమస్త 
జనులకు విభుడవైన నీకు నా వందనములు. 


05. గిరింద్రాత్మజా సంగృహితార్థదేహం 
గిరౌ సంస్థితం సర్వదాసన్నిగేహమ్‌। 
పరబహ్మబహ్మాది ఖర్వంద్యమానం 
శివం శంకరం శంభుమీశానమీడే।। 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


ర ఓ ప్రభూ! హిమవంతుని పుత్రియైన పార్వతితో సగంశరీరాన్ని పంచుకొన్న 
వాడవు, కైలాసంలో నివసించేవాడవు, దుఃఖితులందరికి ఆశయమైనవాడవు, 
్‌ దివ్యాత్మవు బ్రహ్మాది దేవతలచే పూజింపబడువాడవు అయిన ఓ జగ|త్సభూ! నకు 
నా వందనములు. 


06. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం 
పదాంభోజనమాయ కామం దదానమ్‌]। 
బలీవర్దయానం సురాణాం |పధానం 
శివం శంకరం శంభుమీశానమీడే।। 


దేవా! చేతులయందు కపాలము, (త్రిశూలము పట్టుకొన్నవాడవు, క 
పాదకమలములను ఆ[శయించువారి కోరికలను దీర్చువాడవు, ఎద్దును 
వాహనముగా కలిగినవాడవు, అధీశ్వరుడు, ఎన్నో దేవతలకధిపతియైన ఓ 
జగన్నాథా! నికు నా వందనములు. 


07. శరచ్చంద్రగాత్రం గ(గు)ుణానంద పొత్రం 
త్రినత్రం పవిత్రం ధనెశస్య మిత్రమ్‌ 
అపర్జాకళత్రం (చరిత్రం విచిత్రం)సదా సచ్చరిత్రం 
శివం శంకరం శంభుమీశానమీడే।। 


ప్రభూ! శివా! శీతాకాలంలోని చంద్రునిలా చల్లని ముఖారవిందము 
కలవాడవు, గణములకు ఆనందము కలిగించువాడవు, త్రినెత్రములు కలవాడవు, 
పవిత్రుడవు, కుబేరునికి స్నేహితుడవు, పార్వతీ నాథుడవు, నిత్యమైన గుణములు 
కలిగినవాడవు, సర్వులకు ప్రభువు అయిన నిన్ను నను ప్రార్ధించు చున్నాను. 


Kiron Type Institute 


Kiron Type Institute మ 


"08 హరం సర్పహారం చితా భూవిహారం 
./ భవం వేదసారం సదా నిర్వికారమ్‌। 
శృశానే వసంతం మనోజం దహనం 
శివం శంకరం శంభుమీశానమీడే।। 
ఓ శంకరా! హరుడవు, సర్పమాలలు ధరించినవాడవు, శ్మశానవాటికలో 
సంచరించువాడవు, విశ్వమూ నిదె, తశేదములటో వర్ణింపబడినవాడవూ కా. 
ఎల్లప్పుడు విరక్తుదైనవాదవు, శృశానమున నివసించువాదవు, మా మనస్సుల్లో 


మొలకెత్తే కోరికలను దహీందువాడవ, సమస్త జనులకు ప్రభువు అయిన నిన్ను 
సే పూజించుచున్నాను. 


09. సవం యః (ప్రభాతే నరశ్ఫూలపాణః 
పఠేత్‌ సర్వదా భర్దభావానురక్తః। 


స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం 
విచితై సమారాధ్య మోక్షం ప్రయాతి॥ 
(స్వయం యః ప్రభాతే నరశ్ఫూల పాణే 
పఠేత్‌ స్తోతరత్నం త్విహ |ప్రాప్యరత్నమ్‌। 
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం 
విచితై సృమారాధ్య మోక్షం పయాతి॥) 
ఎవరైతే ప్రతీ ఉదయమూ ఈ స్తోత్రమును తేజస్సుతో, పవిత్ర భావంతో 


త్రిశూలధారి అయిన శివుని గూర్చి పఠిస్తారో, వారికి ధర్మ నిరతుడైన కుమారుడు 
కలిగి, ధనము, మిత్రులు, భార్యతో ఆనందమయమైన జీవితం సంప్రాప్తిస్తుంది. 


// ఇతి శ్రీ శివాష్టకమ్‌ సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


